BANDA BAIRAGI-HISTORICAL PLAY IN TELUGU 
By Dr. OGETI ACHYUTA RANA SA STRY, Rastrekavi 





© Dr. Ogeti Achyuta Rama Sastry 


First Edition 1950 
5600౧06 Edition 1992 


Copies Avail:ble at 


Dr, OGETI ACHYUTA RAMA SASTRY, M.4, PhD. 
8.9_46, Sri Nagar Colony Road 

panja gutta (pratap Nagar) 

Hyderabad-500 482 A.p. India 


price Rs, 12/-_ 


printed at 


Dakshina Bharat press 
Khairatabad Hyderabad, 


కాలము. క్రీ.శ, 16936 
సమయం.ఊదయం.-పది ంటలు 
సానము 
థి 
కాశ్మీర మునందలి పూంఛ్‌ జిల్లాలోని రాజారి గ్రామమునకు దాపున 
గల అరణ్యము, 


(ధనుర్భాణములను ధరించి లేడిని వెంబడించుచు రాజాలక్ష్మ ణదేవృ 
(ప్రవేశము, వయస్సు ఇరువది సంవత్సరము లుండును.) 


లక్ష్మణ * హరిణమా! ఆగుమాగుము! (పొద్దుటి నుండియు, వేటాడుటకు 
నొక్కమృగమైనను తారస పడక వేచి వేది విసిగి వేసారితిని, 
ఇంత సేపటికి లభించిన నిన్ను వేటాడక విడువను, నిలుము 
నిలుము! (బాణమును విడుచును) 

(తెజలో) : అయ్యా! వలదు! వలదు! ఈ లేడి గర్భిణీ! దీనిని వధింప 
వలదు; వధింపవలదు | 

లక్ష్మణ ; ఓయీ ! ఏమంటివి ! యీలేడి గర్భిణి యనియా | _అయ్యో, 
యెంత తొందరపడితిని | 

ఒకడు : (తన బాలునితో [పవేశించి) అయ్యా; యెంతపని శేసీశ్రివి? 
వలదనివారించినను వినక తొందరపడి గర్భిణియగు లేడిని, 
నాపెంపుడు కూతును అన్యాయముగ హతమార్చి తీవే!నీ బాణహతికి 


4 బందా జైరాగి=నాటిక్ష 


దాని గర్భము పగిలి అందుండి వెలువ *న రెండుకూనలతో 
సహా అడెట్టు గిలగిల తన్నుకొనుచు నెత్తుటిమడుగులో చచ్చిపడి 
యున్నదో వత్చి చూదు: (అవాకైగ్రా; నిశ్చేష్షుడె నిలబడిన 
లక్ష్మణదేవుని వెంటనిడుకొని నిష్కమెంచును. 


బాలుడు : (తాను కూడ నారి వెంట రెండు మూడడుగులువేసి, ఆగి 
పోయి, ఒకనిముషము మౌనముగ నటునిటు తిరుగుచు, దుఃఖ 
మును దిగ మింగుకొనుచు) ఆది మాయింటి _సెంపుడులేడి.... 
నాకు చెల్లెలు వంటిది,..ఇకనుంచి నేనెవరితో నాడు కొందును:.... 
దేవుడు ఈ ధనుర్భాణములను సృష్టింపకున్ననెంత బాగుండె 
డిదో :....సృష్టించినను వాటితో యే సింవామో; పెద్దపులియో 
వంటి కూర మృగములను చంవవచ్చునేమోగా ని....అమాయిక 
లైన లేళ్ళను చంపుటయా, ....ఈ వేటగాడు తన (పతాపమును 
అప్పుడప్పుడు మా గూడెము పె వచ్చిపడుచు మమ్ము చిందర 
వందర చేయుచున్న ఆ తురకల దండు పె చూపింపవచ్చును 
గదా; బుజ్జీ బుజ్జి లేడి కూనల పెననాచూపించుట!....అడు గో, ఆతడు 
మజలని పెవచ్చుచున్నాడు. ఇకనీనిచ్చటనుండరాదు. త్వరగా 
నింటికిపోయి యీ విషయమును మా అమ్మకు చెప్పెదనుగాక 
(అని వెళ్ళబోవుచు వెనుకకు తిరిగి లక్ష్మ ణదేవునకు వినబడు నట్లు) 
ఎట్టయినను ఆతనికి ఈ లేడికూనల ఉసురు తగులకపోవునా 
యేమి ? (అని పలికి, లక్ష్మ ఇదేవు అతనిని ఆప్యాయముగ అంది 
పుచ్చు కొనుటకు నుంకించుచుతడ అందకుండ తప్పించుకొని 
న్నిష్కమించును) ॥ | 


డా! ఓ బేటి అచ్యుత రామళాశ్త్రి' 5 


లక్ష్మణ : (ఆ బాలుని చివరి మాటలను మజల తాను నెమ్మదిగ నుచ్చ 
రితచుచుఆదొకళాపము గ భావించినట్లు ఆధినయిశచుదు కొంతవడికి) 
అకటా! యెంతటి యకార్యమాచరించితిని. ఆ నెత్తుబి మడుగులో 
ఆ తల్లియు పిల్లలును తెగిపడిన దృశ్యము మాటి మాటికి కళ్ళకు 
కట్టినట్లు కొన్స్పించుచు, ఎంత (పయత్నించినను మజపురార 
గుండెలుకోత వడుచున్నవే: శః ధనుర్భాణములతో మును పెన్ని 
జీవములను వేటాడలేదుః వేట క్యతియోచిత మనీయు. శరీరము 
నకు చక్కని వ్యాయామ మనియు, యుద్దములందు శో|తువులను 
గుజితప్పక హతమార్చుటకు కావలసిన నె పుణ్యమును సంపా 
దించుకొనుట కొక మార్గ్లమనియు భావించి గదా రాజులందరు 
ఆ బాల్యము ఈ వ్యసనమునకు బానిసల్టై వర్రించు చుందురు; 
కాని,,,,ఈ సంఘటనతో.... ఆబ్బ; యిప్పటి పజకు సాగించిన జీవ 
హింసను తలచుకొన్న కొలది....ఒడలు జలదరించి నాపె నాకే 
యేహ్యాము కలుగుచున్నది. (ఇటునటు తిరుగుచు విషాదము నధి 
నయించుచు, సాలోచనముగ ) ఇంతటితో ఈ హీంసా [పవృ తీకి_ 
పశు (పవృ తికి స్వస్తి చెప్పవలయును. అంతేగాదు; ఇక 
నుండి యీ (పాపంచిక విషయములకు దూరముగ, వెరాగ్య 
మును వరించి జీవించుటమేలు;....జొనుః వైరాగ్యమును వహించి 
జీవించుటమేలు (ఒక్కడ ణ మాలోచించి) ఇక స్‌ ధనుర్చాణ 
ములతో నాకేమి పసియున్న ది! (ఆస్ర్రసన్యాసము చేయును) నేటి 
నుండి యీనాచేతికి నలంకారము ఢర్మదండమే గాని రాజ 
దండము కానేరదు. ఒకవేళ రాజదండమునే ధరింవవలసి 
వచ్చినను అది ధర్మదండ మె వలుగొంద వలయు ను....(నిష్క- 
మించును). 


6 బందొ బైరాగి నా టిక 
ద్వితీయ రంగము 


కాలము. క్రీ. శ. 16937 
సమయం. కిద యం.పదిగరిటలు 
స్థానము _రాజౌరిగామము 


(రాజా లక్మణదేవు కొన్నాళ్ళు మనళ్శ్ళాంతి లేక (దిమ్మరియె 
తిరుగుచు ఒకరోజు రాజౌరీకి వచ్చిన జానకీ దాసు అను ఒకానొక 
బై రాగిని కలుసు కొనును, ఒకవైపున జానకీ దాసు ఒక చెట్టుకింద 
కూర్చొని ప్రకృతిని పరికించుచు పరధ్యానముగ నుండును. మరోవె పున 
లక్ష్మణదేవు (పవేశించి ఆతనిని ఒక్క. నిముషము పరిశీలించినట్లు చూసి) 
శి న ప 6 న క్రి క్ర 
లక్ష్మణః. (త లో) ఈసాధు వెవ్వరో గాని న్ను మిక్కిలి యా రించు 
చున్నాడు....ఈతని నాశ్రయించి నాకు మనశ్శాంతిని (పసాడింప 
గల మార్గము నుపదేశింపుమని వేడుకొందును గాక, (సమీపించి) 
స్వామీ! (ప్రణామములు, 

జానకీదాసు :-(పరధ్యానము నుండి తేరుకొని) మనళ్శాంతిరస్తు ] ఇష్ట్రార 
సిద్ధిరస్తు ! కీర్తి (పతిష్టా ప్రా ప్రిరస్తు! 

లక్ష్మణ: (తనలో) ఈతడాశీర్వదించిన విధానము, ఒకదానికంటె నొకటి 
విలక్షణముగనున్న ఆయా కీర్యచన వాక్యములు నన్ను మరింత 
లోగొనుచున్నవే । ముఖ్యముగ ' నళ్ళాంతిర స్తు” అని దీవిం 
చుట ఆశ్చర్య కరముగ నున్నది, నా మానసిక స్థితిని గూర్చి 
యీాతడెటూపొాంచెనో గదా: ((ప్రకాశముగ,) స్వామీ,.... 

ళు 


డా| ఓడేటి అచ్యుత రామశాస్త్రి ri 


జానకిదాసు'...శత్సా ! ఆర్థమైనది....నీ సందేహ మర్ధమెనది. నీవు మన 
కాంతిని కోల్పోయి తీరుగుచున్న ట్లు నేనెట్లూహించితినో యనియే 
గదా సీయాళ్చర్యము 2 


లక్ష్మణ; -(తనలో) ఇది మజియొక ఆశ్చర్యము: ఈత డెవ్వరో గొప్ప 
యోగివలె కాన్పించుచున్నాదు, 3 నామనస్సునే చడువుచున్నాడే ! 
((కాళముగ) స్వామీ: మీరు సరిగా నూహించితిరి....తమరు.... 


జానకీదాసు;. వత్సా: నన్ను జాన నకీదాసందురు. దేళాటోము చేయుచు, 
వివిధ పుణ్య వే తములను సే వెంచుచు ఇప్పుడీ [(గామవ ముప విడిది 
చేసితిని. మతిసీవు,.. 


లక్ష్మణ:-స్వామి: నాపేరు లక్ష్మ ణదేవు....ఒకనాడు సనక గర్భిణియగు 
లేడిని వేటాడితిని. దాని గర్భమునుండి వెలువడిన రెండు పిల్చలతో 
సహాఆఅదిమరణించిన విధము ఎంత (పసయత్నించినను మరపురాక 
నాగుండెలను పరిపరి విధముల కుళ్ళబొ డుచుచున్న ది.అందువ లన 
జీవితముపై విరక్తి గలిగి మనళ్శాంతిక్లై యిటునటు పరువులెత్తు 
చున్నాను. మీరెవ్వరో గొప్పయోగివలె కాన్సించుచున్నారు. నాకు 
చిత్త కాంతిని [పసాదించుమార్ల మేద్దె_ ననుపదేశింపుడు, 


జం దాసన నాయనా! భ గవల్రీలకడు చితముగనుండును. ఆయా వేళా 
విశేషములనుబట్టి జరిగిన కొన్ని సంఘటనలు వ్యక్తుల యొక 


Besse మార్చుటతోబాటు దేశచరి[త నిర్మాణము నకు 
గూడ దారితీయు చుండును. సీకథ విన్నంతనే నాకు 
రత్నాకరుని వృత్తాంతము స్ఫురణకు వచ్చుచున్నది; 


లక్ష్మణ; - (కుతూహలముగ) రత్నాకరుని వృతాంతమా: 


2 బందా శరాగి_నాటీక్ర 


జానకీదాను:. జొను, మొదటనత డొకబో యవాడు. దారిదోపిడి గజదొంగ, 
ఒకానొక వేశా విశేషమున సప్తర్షుల బోధచేత వాల్మీకి మహరి 
యినాడు. ఆ తరువాత ఒక వేటగాడు [కౌంచపకుల జంటను 
కొట్టిన దృశ్యమును జూచి ఊబికివచ్చిన శోకము శ్లోకముగ మాటి 
మాన వకోటి పళుత్యమును పరిమార్చుటకు రామకథను వెలయించి 
మహాక వియెనాడు. 


లక్ష్మణః_(విచికిత్సతో కావచ్చును wis కాని....ఆతని వృతాంతము నా కెటు 
నాట రా 
సమన్వయించునుగనుక ? 


జానకీదాసు:.. అదినూటికి నూరుపాళ్ళు సూటిగ సమన్వయింపక పోవచ్చు 
గాక. పోలికయన్నది అన్నియెడలను సార్వదేశివర్తి గ నుండ 
వలసిన పనిలేదు. ఏకదేశివర్తి గనున్నను చాలును. అందలి 
తత్వము ముఖ్యము. అదియుగాక సీబీవితమున ఇంకను జరుగ 
వలసిన కథ ముందున్నదిగదా. 


జానకీదాసు:..నిన్న మొన్న టిదాక నీలో కఠినక ర్ముడగునొక వేటగాడు 
నివసించుచుండెను. గర్భిణీహరిణ హత్యానం తరము ఆత డంత 
రించి ఒక విరాగి |పవేశించినాడు. ఇకముందు ఏవేని మటికొన్ని 
సంఘటనలు కారణముగ ఈ విరాగి ఒక గొప్ప వీరుడుగ ను, 
యోధుడుగ ను; దేశభకుడుగను మారి ధర్మరక్షణకు పూనుకొన 
గల సూచనలు కొన్ని స్పురించుచున్నవి. స ర్వేశ్వరుని కృపవలన 
నాకు లభించిన యీకొద్దిపాటి పరిజ్ఞానము తో చెప్పుచున్నాను; సీవ్పు 
ఈ దేశ చరి తలో నొక |కొతమలుపును తెచ్చుటకు (వయత్నింప 
గలవు సుమా; 


డా॥ ఓ గేటి అచ్యుత రామశా శ్రి, 9 


లక్ష్మణః- స్వామీ, తమరు సెలవిచ్చుచున్న దేడియ ఇప్పుడు నామనసు 
కెక్కు.టలేదు. భవిష్యమెట్లు జరుగవలసియున్నదో యక్ష జరుగ 
గలదు. ముందు నాకేదైన తరణోపాయ ముపదేశింపుడు . 


జానకీదాసు:..వతా! నేమాహించుచున్న దంతయు కాలక్రమమున తప్పక 
జరుగగలదని నా విశ్వాసము. రమ్ము,నాతో లాహోరు పట్ట ణము 
నకు రమ్ము, అచ్చ టనాయు పదేశ మును పొంది నూతన నామమును 
స్వీ కరింపగలవు, 


జానకీ:=జాన, కాషాయాంబరములను ధరించి బైరాగివై “మాధవదడాసు 
అను నూత ననామముకు స్వీకకింపగలవు. 


లక్మణ:.తమయాజ్ఞ. 
(ఇరువురు న్మిష్కమింతురు) 


తృతీయ రంగము 
కాలము..|కీ .శ.1708 
సమయం__ఉద యం._తొ మ్మి దిగంటలు 
సానము 
థి 
నాందేడునగరము_ గోదావరీ తీరమునఎ_మాధవదాసు ఆ మము 


(మాధవదాసు ఒకవై పునగల తన కుటేరమున తాంతిక పూజలు 
సల్పుచున్న సవ్వడి వినిపించుచుండను. గురుగోవిందసీంహుడు వవేశించి 


10 బందా బెరొగి-నాటిక 


మరొకవె పునగల ఒకరాతిగుండు పె కూర్చుండి మాధవదాసు 
కొకు [పతీక్షించుచుండును. మాధవదాసుయొక్కం శిష్యుడొకరు, ఎవరో 
ఆగంతుకుడు ఆశమమున | పవేశ్రించి రాతిగుండు పె కూర్చున్నట్లు 
మాధవదానుకు తెలియ జేయును. మాధవదాసు 
తన కుటీరము యొక్క కిటికీగుండ, ఆయాగంతుకుని చూసి, ఆత 
డెవ్వరో మహనీయుడు కావచ్చునని భావించియు, తనకుగల తాంగిక 
విదా[్రపయోగ చాపల్యమునకులోనై ఒకుగ్రామ్మడి బిగ్గరగా మంతోచ్బా 
రణ చేయుచు పెద్దగా సో ధ్వనులు చేయుచు గురుగోఎందుని పె 
తాం|తిక విద్యను పయోగించును. గురుగో విందుడు దభీలుమని [కింద 
బడీ, తమాయించుకొని, విషయమును [గహించి తన ఆత్మశ క్రిచేత, 
ఆతాం(తిక పయో మును నిర్వీర్య మొనర్చి, నిబ్బరముగ మజఅల రాతి 
గుండు పె కూర్చుండి చిరునవ్వులు చిందించుచుండును. మాధవదాసు. 
తన ప్రయోగము ఇట్లు నిర్వీర్యమగుటకు నివ్వెజపడి, లజ్జితుడై 
తొ[టువడుచు, తిన్న గనకుగులు వేయుచు గురుగోవిందుని సమీపించుచు: 
ఆతడు కురిపించు వాత్సల్య వృష్టిలో తడిసిపోవుచు అమాంతము ఆతని 
పాదములపై (వాలి... ) 

మాధవ ; అయ్యా, తమరెవరు? 

గురు ; నేనెవరినో తెలియవా మాధవదాన్‌। 

మాధవ ; తెలియజా లకున్నా ను చప్పున స్ఫురిం మటలేదు; క్షమింకగలరు . 


గురు ; కొంచెము నిదానించి యాలోచించిన [గహింపగలవేమో పయ 
త్నింపుము. 


మాధవ ; ( ఒకనిముసమా లోచించి) బహుళా....తమరు....గురు ...గోవింద 
సింహులు కావచ్చునని భావించుచున్నా ను! 


డా॥ ఓ నేటి అచ్యుత రామశాశ్రి 1} 
గురు ; (ఆనందచకితుడై)జౌను మాధవదాస్‌! జాను; నరిగాశూహించితివి + 


మాధవ ; తమరు నాయాశ్రమమున |పవేశించి దీనిని పావనమొ కర్చుట 
మహద్భాగ్యముగ భావించుచున్నాను. దేశధర్మరక్షణకు నర్వ 
సము ధారవోయుచున్న మీరు ఈ బడుగు బైరాగి వలననేమి 
యాశించి వచ్చితిరో సెలవిచ్చి నన్ను కృతార్జుని చేయగలరు. 


గురు ; నిన్ను “బందా'గా పరి|గహించుటకు వచ్చితిని! 

మాధవ;. నన్ను “బందాగా పరి గహిందుటకు వచ్చితీరా; ఆట్లయిన; 
మహాత్మా; నేనే స్వయముగ మీకు సమర్పితమగు _ చున్నాను. 
ఇది మొదలు కొని నేను మీకు బందాను బందీని, శిష్యుడ ను. 


గురు;_జాను, ఇక నుంచి నీవు బందావే....కాని....నాకు కాదు మాధవ 
దాన్‌: భారత మాతృడేవికి.... 


మాధవ:.భారత మాతృదేవికా। ధన్యోస్మి, స్వామీ: ధన్యోస్మి. కొని 
మీకీయాలోచన.... | 

గురుః_వినుము, వత్సా, వినుము : రాజస్టాన్‌కి చెందిన మహంతు జైత్‌ 
రామ్‌ ద్వారా సీ వృతాంతము ను విన్నది మొదలుకొని నిన్ను య్‌ 
తాంతిక విద్యాలోలత్వమునుండి తప్పించి మాతృదేశ సేవకు 
నుళ్ళింప వలయునన్న కుతూహల భరితమైన తపన రేకెత్తి 
వై దగ్గ అకు వచ్చితిని, 


మాధవః. (కమ కమముగా జ్ఞాపకమునకు తెచ్చుకొనుచు) ఎసవాంతు.... 
జె తీరామ్‌ ద్వారా....నా వృతాంతమును విన్నది మొదలుకొని.... 


గురుః_నేను విన్నది యిది: నీవు లాహోరు పట్టణమున జానకిదాసు 
వలనఉపదేశమును పొంది మాధవదాసను నూతననామధేయమును. 


19 బందా బెరొగి-నాటిక 


స్వీకరించి దేళాటనము చేయుచు నాసిక్‌ పుణ్య శ్నేతమునకు చేరు 
కొంటివి. ఆక్కడ అఘోర నాధుడను పేరుగల తాం|రికునికి 
శిష్యుడ వె తాంతిక విద్యల నభ్యసీంచితివి. అఘోర నాధుడు 
మరణించిన పేమ్మట ఇక్కడకి వచ్చి మం్యతతర్యతములను 
[పయోగించుచు తొలుత కొందజకు ఉపకార మొనర్చితివి. కాని 
పోను పోను కొందజకు హాని కలిగించుచూ.... 


మాధవ;.(త త్రఅపాటుతో) అయ్యా; 
గురు;-(నవ్వి) త_్రజ పడకుము: మొదట మొదట నీవు సదుడ్లితో 


శం 


సాత్విక బుద్దితో కొందటికి మేలు చేసితివి? అనావృష్టి. వలన 
కయువు ప లేర + ఎడినప్పుడు సీతాం తిక విద్యా (పభావముతో 
వర్షములు కురిపించి అపర బుష్యశ్ళుం గుడ వనిపించుకొంటివి. 


మాధవ: (సం భను+నందములతో) అయ్యా!.... 


గురు;_.సంతాన హీన లకు సంతానమునను[గహించి పు తకామేష్టియందు 
పాయని న్నముగహించి వచ్చిన యజ్ఞపురుషుడవనిపించుకొంటి వి! 


మాధవ;...'సం|భమాళ్చర్యములతో) స్వామీ తమరు.... 


గురు;_మర ణావస్టలో నున్న వారిని (బతికించి సంజీవకరణి తెచ్చిన 
హనుమంపడ వనిపించుకొంటివి!, *. 


మాధవ:._( సంభ మా శ్చర్యానందములతో ) మహాత్మా | ఇవన్నియు.... 


గురు:-గొప్ప పేరు (పతిష్టలు గడించి | పజలకారాధ్య దె వమెతివి....కాని.. 
ఆంతటితో అహంకార కిరీటమును నెత్తి కెక్కి-ంచు కొంటివి... 


మాధవ : (ఒక్కసారి ఊలిక్కిపడి ) అహంకార కిరీటమౌ 


డా॥ ఓ గేటి అచ్యుత రామళా స్త్రి 18 

గురు : తమాయించుకొనుము. తొలిదశలో సా_త్రికముగసాగివచ్చిన 
నీతాం[తిక విద్యా పయోగము మలిదశలో తామసీకమె కుద 
విద్యగా మారిపోయినది. సీ దగ్శజకు వచ్చిన మహనీయుల 
మీదను అతిథుల మీదను దానిని (పయోగించి వారు తిరుగుడు 
పడుచుండ, హఠాత్తుగ సంభవించిన శరీర యాతనలకు గగ్గోలు 
పడుచుండ చూచి నవ్వుచూ ఆనందించు కృూరత్వమునకు దిగ 
జారిపోయితివి, 

మాధవ : (తట్టుకొనలేని పళ్చాతాపముతో) స్వామీ... 

(wn) దీ 

గురు ; అట్టు అవమానిఎపబడిన వారిలో ఆ మహంతు జెత్‌రామ్‌ ఓికడు , 
జ్ఞ ఎకి వచ్చినదా? 

మాధవ : (అదే స్థితిలో) పభూః.... 

థి 

గురు :; ఆతడు చెప్పగా విని న్న ఉద్దండ లీలకు ఆశ్చర్యానందచకి తుడనై 

నిన్ను యీ తమస్సు నుండి తప్పించి నీళ్ళ కి సామర్యములను 
కాక్‌ @ 

సరియైన మార్గమున కు మళ్శింపవలయునను అభిలాషతో నిటకు 
వచ్చితిని, కాని....కొని.... 

మాధవ : (ఆవేదనతో) మహార్మా:!.... 

గురు ; నీ (పతాపమును చివరికి ఈమాతృధరి| తికి సేవకుడనగు నాపై 
గూడ (పయోగించితివే! 

మాధవ : (ఆవేదనతో నా(కోళి౭చుచు పాడముల పె (వాలి) గురుజీ! నేను 
బందాను. మీ బందాను....భరత భూమిబందాను.... 


14 బందా బైరాగి నాటిక 


ఆత నిని లేవనెత్తి హఠాత్తుగ, ఆప్యాయముగ గుండెలకు హత్తు 
ని) కాను వత్సా, కాను, నీవు బందావు! మాతృభూమి పూజ 


గురు ; ( 
క్‌ 
కొజఅకు పుష్పముగాపూచిన పుుత పుంగవుడ వు! 


మాధవ ; (రెవ్పలను తాటించి కక్నీళ్ళను రాల్చి నిబ్బరముగ ) మహాత్మా 
కర్ర వ్యము నాజ్ఞాపంపుడు. 

గురు ; వత్సా! నా బదులుగ పంజాబునకు వెళ్ళి అక్కడి నా శిష్య లకు 
నాయకత్వము వహించి సంఘటిత .హిందూశ కితో ధర్మరక్ష ణకు 
కృషి చేయుము. అక్కడి హిందువులపె మొగలాయీలు సాగించు 
చున్న దారుణదమన కాండను అరికట్టుటకు ర టిబద్దుడ వుకమ్ము. 
వారీ [కౌర్యమునకు బలియెహోయిన నా తం్యడియొక్కయు , 
తనయుల యొక్కయు ఆత్మకాంతికి పతీశారమొనర్చి నా కూరట 
కల్గింపుము t 

మాధవ : (ప్రభూ! ఫీ తండి యొక్కయు,తనయుల యొక్కయు ఐలిదొన 
కథానకమును గూర్చి స్వయముగ మీముఖతః వినిపించి నాకు 
స్పూ రిని భావో|దేకమును కలిగింపవలసినదిగా వేడుకొను 
చున్నాను. 

గురు ; నా తండ్రి గురుతేజ బహదూరు, శిక్కులకు తొమ్మిదవగురువు, 
ఇస్తా మును స్వీక రించుటకు నిరాకరిఎచినందువలన జొర ఐ౨గజేబు 
శిరచ్చేదము చేయించినాడు ! 


మాధవ ; ఎంతదారుణముః! 


గురు;_నా పుతులు నల్వురు. మూడవవాడగు జొరావరుసింగు తొమ్మి 
దేండ్డ వాడు .నాల్లవవాడగు ఫతేసింగు యేడేంగ్ల వాడు. ఏరిద్దరు బళా 


డా॥ ఓ గేటి అచ్యుత రామశా శ్రి 15 


త్కా-ర ముగ ఇస్టామును స్వీకరించుటకు తిరస్కరించినందు వలన 
సర్‌ హిందు నవాబు గోడలలో కట్టించి సజీవసమాధి చేయి=చినాడు, 
మాధవ:*ఎంత చుశాచిక క్ఫూర కృత్యము ! 


గురు:_ పెద్దకొడుకులిర్వురు. అజిత్‌ సింగు జొరూవరుసింగులు మొగ 
లులు' చమ్‌కౌరును ముట్టడించినవ్వుడు జరిగిన యుద్ధములో 
వీరస్వర్గ మలంకరించిరి, 


మాధవ ; సెభాష్‌: వీరసింహకికోరములారా ! సెభాష్‌ ? 


గురు ; నా క్రుటుంబమంతయు దేశధ ర్మరక్షణ కొబుకు మరణించుట 
నా కెంతటి గర్వ్భకార ణమా వర్ణింపజాఎ ను. కొని....కొని,.. 
గోడలందు (మగ్గిపోయిన ఆ చిణుత కూనల  చిజునవ్వులా 
నా కన్నులకు వెల్లుదొంతర లె , ఆభ్భుపూర ముల్లె, ఆణిముత్య 
ములై మెత్తగజారిపడినప్పుడు కలుగు అనుభూతి తలపునకు 
వచ్చినప్పుడు ఉదికివచ్చు నానందము (బహ్మానంద సహోవరమగు 
చుండును | 


మాధవ : (ఒక -క్షణము చలించి కస్నీరుతుడుచుకొ ని) మహాత్మా? ట్ర 
మహనీయుల బలిదాన కథానకముతోబాటు యిన్ని కష్టములకు 
(కాగి జీవలవముననూగు లాడుచున్నను శలాకవలెశందముగ 
నున్న మీ దేవాయష్షియ నాకొక భవ్యమైన యావేశమును కలి 
గించ చున్నది. ఇప్పటి వజకు తామసిక తాంతిక విద్యాపయోగ 
వ్యామోహమున దిగబడి, ఆందవలన అభించిశ _కుహనాకీ ర్తి 
(పతిష్టల మోజులో కూరుకొనిపోయి; పేరుకొనిపోయిన యహం 
కారము యొక్క ఒక్కొక్క మెట్టును పెపెకెక్కుచు కళంకిత మై 


16 బందా బెరాగి_నొటిక 


పోయిన యీజీవిత ము ఇప్పుడు ఖాల్బాగంగలో తానమాడ పావన 
మగుచున్నదని తలచినంతనే ఒడలుపులకలు వొడముచున్నది. 
ఇదిగో, గురుపుతులవధకు బదులు తీర్చుకొనుటకు ఈ బందా 
పయనమై పోవుచున్నాడు, ఆశీర్వదింపుడు? 
గురు ; వత్సా? నా కుటుంబసభ్యుల వధకు పతీకారమొనర్చుకే మన 
పథాన ప్రయోజనముకారాదు. అట్టయి ననంతటితో మన ఊద్యమము 
ఆగిపోవలసివచ్చును. అదొక తాత్కా-లిక మైన గొణ పయో జనము 
మాతమే. విదేశీయుల పాలనమునుండి మన దేశమును విము_క్ర 
మొనర్చుకొని మనధర్మ సంస్కృతులను కాపాడు కొనుట 
యన్నది మనకు కాశ్వత మైన, (పధానమైన అంతిమలవక్ష్యము 
కావలయును. ఇదిగో, శిక్కులపై నీయాధివత్యమునకు సంకేత 
ముగ నాతూణీరమునందలి ప౭చబాణములను, ఖడ్గమును, 
ఢంకాను, ధ్వజమును, నీకు దత్తము చేయుచున్నా ను 


మాధవ ; మహా పసాదము!....నేను వేటాడిన లేడి గర్భము నుండి వెలు 
వడిన రెండు పిల్లలు మరణించిన దృశ్య మొకటి; జానకీ దాసు 
చెప్పిన _నిషాదుడు కొట్టిన (కౌంచపకుల జంటను చూచి వాల్మీకి 
ముని పుంగవునియెదకరిగి క్లోకమావిర్భవించిన కథ కర్ణనము 
మణియొకటి, ఇప్పుడుమీ ముఖతః విన్న _గోడలందు [మగ్గిపోయిన 
మీ యిద్దరు చిజుబాలురకథా (శ్రవణము ఇంకొకటి.ఇట్లు రెండు... 
రెండు....రెండు, ఒకటి వెంటనొకటి తలుముకొని వచ్చినట్టు 
ఉక్కిరిబిక్కిరి చేయుచు నన్నుముందుక [తోయుచున్నవి ! 
ఆనాడు జానకీదాసు సెలవిచ్చిన భవిష్యము..ఇప్పుడు విరాగివై న 
సీవు మున్ముందు ఏవేని యొకటి రెండు సంఘటనలు కారణముగ 
వీరుడవై, యోధుడవైై, దేశభక్తుడవె ఒకచోట దేశచర్మితను 


డా॥ ఓ గేటి అచ్యుత రామశొ శ్రి 17 


కొంత మలుపు తివ్వగలవు- అన్నమాట మీరు నిమిత్రమగ, మీ 
యాశీస్సులతో సార కమగుచున్నట్టు తోచుచువ్నది; యాశ్చర్య ము! 
© ణు 


గురు ; వత్సా! యిప్పటి నండి సీవు ఈ విరాగి దుస్తులను వరిత్యజించి 
పఏీరుని దుస్తులు ధరింప వలయును. ఇక సీవు బందా బహోదురు 
వనియు, బందాసింహుడవనియు, వీరబై రాగివనియు, బందా 
బె రాగివనియు ద్రసిద్ది వహాండేెదవు గాక! 

మాధవ ; తమ యాజ్ఞ. 

గురు : నీకు సహాయముగ పంచప్యారా పరిషతులో నభ్యులెన నా ఐదు 
గురు అనుంగు శిష్యులు గ వెంటవతురు. పొమ్ము ఖాల్యా సెన్య 


మునకు నాయకత్వము వహించి పంజాబును రక్షించి దేశమంత 
టికీ ఒక స్ఫూర్తిని (పసాదింపుము. 


మాధవ ; కృతార్థుడ నాదునుగాక ! 


గురు : వత్సా! నేను పంజాబు నుండి యీ నాందేడు ప్రాంతమునకు 
వచ్చుటల్నో గల రండు మూడు ఆంతర్యములను విడమరును 
వినుము :;:.. ఒకటి వెంటనొకటిగ నన్ను వెంబడించిన కష్టముల 
వలన జర్హరితుడనై న నేను మజలపుంజుకొనవలయునన్న కొంత 
వ్మిశాంతి యవసరమని భావించితిని. నా తదనంతరము 
పంజాబు |వజలకు నాయకత్వము వహింపగల దిట్ట అకడ 
నాకు తారసవడకపోవుటవలన అట్టి వానిని యన్వేషించుటక్సై 
వచ్చితిని. ఈ రెండిటి కంచె ముఖ్యమెనదేమన నా బాల్యమున 
ఛతసతి శివాజీ మహరాజు సాధించిన విజయపరంపరను గూర్చి 
విన్నప్పుడు ఆ రహస్యమును గూర్చి శి _సికౌొనవలయున 


18 


బందాజెరాగినాటి 
| ర్‌ ' 


మిక్కిలి కుతూహల పడుచుందెడివాడను. నాతండ్రి గురు లేజ 
బహదూరు బలిదానమనకు పిమ్మట నేనే స్వయముగ మహారాష్ట్ర 
మునకు వచ్చి ఛ|త్ర పతిని దర్శింపవలయుననియు నువ్విళ్ళూరు 
చుండెడివాడను. కాని యవ్పటి నా వయస్సుగాని, యచ్చటి 
పరిస్టితులుగాని యనుమతింపలేదు. శివాటీకి పిమ్మట నాతని వార 
సులు శంభాజీ, రాజారామ్‌, శహాజీ (ప్రభృతులు (క్రమముగా 
మొగలులతో పోరాటములు సల్పుట తెలిసిన విషయమే. దేశము 
నందలి ఆయా |పాంతములలో నీయు ద్యమములన్నియు విడివిడిగా 
జరుగుటకంచటె, వీటినన్నింటిని ఒక్కతాటిపైకి తీసికొనివచ్చి, ఏక 
స్యూతబద్ధముచేసి దేశవ్యా ప్రమహోద్యమముగ _ నిర్వహించుట 


మే ల్రమము. కావున నిప్పటి హిందూవదపాదుషాహీ నాయకులతో 


సంపదించి అట్టి వ్యూహరచనమునకు ఆవకాశ మున్న దేమో 
పరిశీలించుటయు నా ముఖ్యమైన యాంశర్యము. నాయీ [పయ 
త్నములను గూర్చి [క్రమముగా నెప్పటికప్పుడు సీకు వర్తమాన 
ములు పంపుచుందును. పొమ్ము. విజయీభవ, దిగ్విజయీభవ? 


'మార్గవ : ధన్యోఒస్మి మహాత్మా! ధన్యోఒన్మి. (పాదములకు [పణ 


విల్దన్సు, 


(ఇరువురు నిష్యమింతురు) 


చతుర్ధ రంగము 


కొలము;: కీ.శ. 1708 
సమయం._సాయంతం ఏడుగంటలు 
పాశము 
శ్ర 
ఢిల్లీకి కొంతదూర మున పంజాబు సొలిమేఅలలోగల నొక[గామమేు. 

(అందలి పొతభవంతి. సమాలోచనా మందిరములో నాసీనురై న 
బందాబై రాగి, పంచప్యారా పరిషత్తులో సభ్యులైన రామ సీంహుగడు. 
కహాన్‌సింవుడు _ బాజ్‌ సీంహుడు- వినోద్‌సింహుడు - దయాసింహుడు-_ 
మటికొందరు ఆంతరంగికులున్న .) 


బందా ; వీరవరేణ్యులారా? నాందేడునుండి యిక్క_డిదాక, ఇతరులెవ్వరు 
గాని యనుమానించకుండ, ఎంతో మెలకవతో |పయాణము 
సాగించి సురశ్నీతముగ నిచ్చటకు చేరుకొనగల్లితిమి. (శ్రీ గురు 
గోవింద సింహు లను|గహించిన ఆజ్ఞాపతములను యిచ్చటి 
కిక్కు. వముఖుల సమక్షమున సమర్పించిన మీదట వీరందరు 
నూత నోత్సావాముతో మన యుద్యమములో చేరి సహకరించుట 
మవహదానంధకర ముగ నున్నది. మనము చేయచున్న (ప్రయ 
త్నములను గూర్చిన వార్తలు (_గామ్మగామమనకు పాకి 
యెందరెందరో జానపదులు సైతము మనవై పుచేరి మాతృదేశ 
సేవలో తమవంతు బాధ్యతలను చెల్లించుటకు సిధ్ధముగనున్నా 
రన్న వా రలు గూడ మీరు వినియేయుంటిరి. ఏ ఉద్యమమునకు 
గాని సామాన న్య (పజల అండదండలే మిక్కిలి ముఖ్యము, ఇప్పుడు 


90 బందా టైరాగి=నాటిక్ర 


మన మొక చక్కనివ్యూహమును  రచించుకొని శత్రువులపై 
దాడివెడలుటయే తరువాయి. ఆ మేజకు క్స్‌మీ యభ్శిపాయములను 
వెల్లడింపవలసినదిగా మనవి చేయుచున్నాను. 


నేపథ్యములో : [వభూ? నాందేడు నుండి వచ్చిన వార్తాహరుడొకరు తమ 
దర్శనమునకై వేచియున్నాడు. 
బందా ;$ (సోత్సాహముగ) వెంటనే (వేళ పెట్టుము. 
వారాహరుడు : (పవేశించి, [(పణామములాచరించి: గద్గదస్వర ముతో) 
మీ ౧ 


(ప్రభూ తమకొక ఘోరవిషాద వార్తను వినిపింజ వలసీ వచ్చి 
నందులకు దుఃఖము పెల్లుబుకుచున్నది. 


అందరు : (ఆదుర్దాగా) ఏమిటది? 
వారాహరుడు : ్రీ....గురు....గోవింద....సింహులు....మరణించిరి.... 


కాదు....హత్య....హత్య గావింపబడిరి? 
అందరు : (ఒక్కు_మ్మ డి) హత యా? 
వారాహరుడు ; చిత్రము: వభూ? 
అందరు : అదెట్టు సంభ వించినది? 


వారాహరుడు ; చి తగింపుడు. శ్రీ గురు గోవిండ సింహులు తమ చావడిలో 
నిద పోవుటకు (1పారలభించుచుండి రి. ఇంతలో నొకపఠాను_ 
గుల్‌ ఖాన్‌ అనుపేరుగల వాడు ఆత్మీ యునివలె లోపలికి వచ్చి 
హఠాత్తుగా వారి దేహమును బాకుతో మూడు నాల్లుసారులు పొడిచి 
పొడిచి పారిపోయినాడు | 


అందరు : (ఆకోశముతో) ఎంత దుర ఆమ? ఎంత దురదృష్టము? 


డా॥ శ్లేటి అచ్యుత రామకా త్రీ 21 


వారాహరుడు : కాని, ఆశ్చర్య మేమన శ్రీ గురుసింహులు ఆతని పై 
మెటుపుదాడి జరిపి శిర చ్చేదము గావించినారు? 


అందరు : శహభాష్‌, శహథాష్‌, సింహము సింహమేమలి? తరువాత. 
వారాహరుడు : తరువాత తీసిన ఆచూకీనిబట్టి యాహంతకుడు 


నర్‌హింద్‌ సుబేదారె న వజీర్‌ఖాన్‌ నియమించిన కిరాయి కిరాతకుడని 
తేలినది? 


బాజ్‌ సింహుడు ; ఓరీ, కిరాతకుడా? వజీర్‌? 
బందా ; బాజీ? ఆవేశ పడకుము, శాంతింపుము (వార్తాహరునితో)ఆపిన్ము ట. 


వారాహరుడు : ఆ పిమ్మట నెంతటి గట్టి చికిత్స జరిగినను గాయములు 
మాసి నబ్దే మాని, మటిల సెలవేసి పగిలి జరిగిన పూర్ణిమ నాటి 
ఆర్థరా తీ ఆ వీరవ్మికమ కళా వ పూర్తుని [పాణబింబము చంద 
బింబముతో లీనమె అమృత త్వ మందినది? సెలవు. (నిష్క- 
మించును) 


జ 


ఆందరు ; (ఒక్కు_మ్మడి) గురుజీ? (అనియా|కందించి విలపించు 
చుందురు. కొంత సేపు విషాదవాతావరణము ఆవరించియుండు ను. 
ఆ నిశ్శబ్ద వాతావర ణమును చీల్చుచూ) 


ఇందా ; మితులారాః ఈ వార్తాహరుడు ఢీ గురుదేవులు పంపిన సందేశ 
మును వినిపించునని భావించితినిగాని వారిహత్యోదంతమును 
వినిపించునని కలలో గూడనూహింపలేదు. ఎంత "ఘోర వివత్తు 
సంభవించినది. (దుఃఖమును ని గహించుకొని) వారి మరణము 
....కాదు....హత్య మనకు తీరని దుఃఖమును కలిగించినది. వారు 


22 


బందొ బెరాగి-నాటిక 


లేనిలోటు ఈ జన్మకు తీరునది కాదు. అయితే యెట్రయినను 
ఆ దుఃఖము దిగమింగుకొని అందువలన (గహించిన స్పూర్తి రితో 
కార్యహరులమై విజృంభి ంపవలయునే గాని నిరుత్సాహముతో 
సీరు కారి పోరాదు. ఆది మరణ మనియో, హత్యయనియో 
భావించుటకంటె అదొక అవతార వరిసమా ప్రియని తలచుట 
లెస్స. అసలు ఆ కుటుంబమే పధ! తండి శిర చ్చేదమునకు 
గురియయ్యెను. కొడుకులు సజీవ సమాధికి సమర్చితమయిరి- 
తానుకూడనట్టి దారుణ దురంతమునశే బలియయ్యెను. ఆటవికుని 
శి రాఘాతమువలననే గదా శ్రీ కృష్ట నిర్యాణము సంభ వించి 
నది, ఆ మహితాత్శ్ముల త్యాగాగ్గ్నులూ డిన విస్సులింగ ములు 
మనకు దారి దీపములె వెలుగొందు గాక? ఇప్పుడిక ఇనుమడించిన 
యుత్సాహము తో మనము విజృంభింపవలసి యున్నది. అందుకు 
తగిన వ్యూహరచనకు పూనిక వహించెదరుగాకయని మనవి 
చేయుచున్నాను. 


బాజ్‌సీంహుడు ; (ప్రభూ! మనకు వచ్చిపడిన యీ కష్టమాలన్నింటికి ' 
ట్ర 


సర్‌ హింద్‌ [ప్రాంత మే మూలస్టానము, డానిసుబేవారై న వజీరుఖానే 
మూలకారకుడు. అతడు నియోగించిన కిరాతకులే యిన్ని దారుణ 
కృత్యములకు పాల్పడినారు కావున మన దండయాత్ర సరాసరి 
సర్‌ హింద్‌ మీదకే నడిపింపవలయును. 


రామసింహుడు ; మన్నపస్థానభేరి (మోగిన వెంటనే మొట్టమొదట తబస్టే 


పడు శృతుస్టావర ము 'సామానా' అనునది. దాని సామంతుడు జలా 
లుద్దీన్‌ mer ఆతడే వజీర్‌ భాన్‌ చేత నియమంప బడి గురు 
తేజబహదూరును శిరషేదము గావించిన |కూరుడు. కావున 


డా॥ ఓగేటి అచ్యుత రామళొవ్రి 93 


నాతనితో సహా ఆతని “సామానా' పట్టణము మనకు (పథమ కబళము: 
కావలయును సుమా? 


కవాన్‌సింహుడు ; ఆ పిమ్మట ముట్టడింపవలసిన మరొక (పధాన శతు 
స్థావర ము కాపురి పట్టణము. దాని పాలకుడు కాదముద్దీన్‌ అను 
వాడ హిందూ కసం పులి పె దాడిచేసి ఆ స్తపాసులను దోచు 
కొని తన విలాసములకు వెచ్చించుచు పస పవృ తిలో జీవించు 
చున్న యాత నిసి వహతాహతమొనరవబయు సే. 


వినోద్‌ సింహుడు ; అదేవరుసలో నున్న 'సె+ధౌారా” పట్టణమును విడిచి 
పెట్టరాదు. ముస్టిములు సాగించు దారుణ హింసాకాండకు ఆదీ 
మటొక గొప్ప శకేం|దము. గోహత్యకు పెద్ద కటేశావంటిదిః 
అక్కడ మరణించిన హిందువుల దహన క్రియలు గూడ జరుప 
నివ్వరాదని దాని సర్దారు ఉస్మాన్‌ఖాను యొక్క కూర మైన 
యాదేశము. ఆతని యొక్క హేయమైన క్ఫూర కర్మములను 
ఆసహ్యించుకొని (్రీ గురుగోవింద సింహులకు సహాయ మొనర్చిన 
నేజమునకు బుధుషావళటి సాధు ముస్టింసోదరులను సైతము 
చిత హింసలకు గురిచేసి చంపిన దుర్మార్గుడాతడు. ఆతనితో 
సహా సాధౌరా పట్టణమును భ్‌ స్మీ వటలముచేని తీరవలెను |ప్రభూః 


దయాసీంహుడు: ఆ ఫైన సరాసరి సర్‌ హింద్‌ నవాబు వజీర్‌ ఖాన్‌ మీదకే 
మనదాడి. ఈ 8 మధ్యలోగల ముఖలిస్‌ గఢ్‌, కిరాటపూర్‌, రూపార్‌ 
మొదలగు (పదేశము లన్నియు ఒకు తృటిలో పిప్పి పిప్పి 
కాగలవు. మన శ కినంతయు | కుమ్మరించి ఆక మించు కొన 
వలసినది ఆ సర్‌ హింద్‌ రాజ్యమే. ఆ వజీర్‌ఖానుడెంతటి కిరాత 


94 బందొ .బిరాగి= నాటిక 


కుడు! ముక్కుపచ్చలారని గురుసింహులప్పుతులను ఆతడు జీవ 
సమాధి చేయించిన | ప్రదేశము అదే |పభూ! వానిపేరు విన్నంతనే 
మన కిక్కు. సోదరుల గుండెలు భగుమని మండుచున్న వి. ఆ 
మంటలను ౦డి రాలుచున్నరవ్వలు వజీర్‌ ఖాన్‌తో సహో 
ఆసర్‌హింద్‌ రాజ్యమును భస్మీపటలము గావింపగలవు. ఆప్పుడు 
గాని మనకు శాంతి లభింవదు వభూ, కాంతి లభింపదు. 


వాజ్‌ సింహుడు?-వజీర్‌ ఖాన్‌తో పాటు ఉప్పుపాతర వేయవలసినయసలు 
ద్రోహి సుచానందు అనువాడు, వాడు హిందువె యుండియు 
వజీర్‌ ఖాను కడ బానిస మర్మఠతియె ఆపసిభాలురను జీవసమాధి 
చేయింప వలసినదిగా మజింత పురికొల్సి తొందర పెట్టిన దుషా 
తుడు. ఒక్కొాక్కవ్పడు విదేశీ దోహులను వి చిపెట్లవచ్చు 
నేమో గా ని యెట్టి పరిస్థితులలో 'సెతము మాతృదేశ [దోహులను 
విడిచి పెట్టరాదు |ప్రభూ, విడిచి పెట్టరాదు. 

బందా: .ఆత్మీ యులారా! మీ రుచేసిన వ్యూహరచన చాల చక్కగ 
నున్నది. కాని మన పవిత భాల్సా సైన్యము చాలా చిన్నది. 
రెండువేలకు మించిన సైన్యము మనకు లేదు. ఫిరంగులుగాని, 
శతఘ్నులుగాని, అశ్వగ జసైన్యములుగాని మనకులేవు. సర్‌పింద్‌ 
నవాబునకు వీటన్నిటితో బాటు ఇరువదియైదు వేల కాల్చ్బల 
మున్నది. ఈ తారతమ్యమును తెపారువేసికొనుచు చాల 
జాగ తగా మనము రణరంగమున దూకవలసియున్నది. 


బాజ్‌ సింహుడు:-.[పభూః ఆవిషయమున మనము ఏమ్మాత ము జంకవలసిన 
పనిలేదు. మన రెండువేల సెన్యము వారి యిరువడియెదు వేల 
సైన్యమునకు బరాబరి కాగలదు. మనవారికి గల చక్కని (కమ 


డా॥ ఓ గేటి అచ్యుతరామళా స్త్రి 95 


శిక్షణ: మంచిపట్టుదల, గొప్ప ఆత్మవిశ్వాసము వీటికితోడు వారి 
మనస్సులలో నుజ్రూతలూ గుచున్న (పతీకారవాంఛ _ ఇవియె మనకు 
గల గొప్ప ఆయుధములు, ఇక వజల అండదండలను గూర్చి 
చెప్పవలసిన వనిలేదు. (శ్రీగురుసింహుల యాశీర్బలముతో మనము 
శ[తుసము[దమును అవలీలగాసీదగ లము. 


అతిదరు;-జొను _పభూఃబాజ్‌ సింహుడు చెప్పినది మిక్కిలి యధార్థము. 


బందా ; శ్రీగురు గోవిందసింహులు పంచప్యారా వవిషతృభ్యులైన మీ 
అయిదు గురను నాకు పసాదించి మీ సహాయ సహకారములతో 
ఈ ఉద్యమమును నిర్వహింపవలసినదని యాదేశించినారు. కావున 
మీకు నేను అంతగా చెప్పవలసినదేమియులేదు. అట్టయ్యును ఒకటి 
రెండు మాటలు మనవిచేయుచున్నాను. మనము శ తువులను 
హతమార్చవలయునేగాని సామాన్య (పజలకు హానికలిగింపరాదు. 
ముఖ్యముగ స్రీబాల వృద్ధుల జోలికి అసలేపోరాదు. వెరుల పట్ట 
ణములను, ఆ సిపాసులను స్వాధీనము చేసికొనవలయునేగా ని 
నాశనము చేయకూ డదు. ఆకమించుకొన్న భూభాగములను 
ఎక్కడికక్కడ ఎప్పటికవృడు మన యేలుబడికితెచ్చుకొని మన 
దగు రాజ్యని ర్మాణమునకు పునాదులు వేసీకొనవలయును. మధ్య 
మధ్య సంభవించు జయాపజయముల కతీతముగ ఆంతిమ౭క్ష్య 
మును సాధించువణకు విశ్రమింపథాదు. లెండు, కట్టాయితము 
కండు, శ్రీగురు గోవింద సింహుల యాశస్సులే మనకు 
శ్రీరామరక్ష | 


96 బందా బైరాగి-వాటిక 


అందరు:.జై శ్రీగురు గోవిందసింహమహరాజుకీ E శిక్కూధర్మకీ జెః 
హిందూధర్శకీ జె! భారత మాతాకీ జె! 


(అందరూ నిష్క_9మింతురు) 


పంచమ రంగము 


కాలము. కీ.శ 1618 
సమయం..సాయంత ౦ ఏడు గంటలు 


సానము 
ట్ర 


మొగలాయీల ఢిల్లీ దర్భారు 


(పాదుషా ఫరూ క్లియరు, సెన్యాధిపశి మహమ్మద్‌ హమిద్‌ఖాన్‌? 
లాహోరు నవాబు అబ్బుల్‌ సమద్‌ ఖాన్‌, జమ్మూ ఫౌజుదారు జకరయాథాన్‌ 
మొదలగు మస్టీం సర్షారులు,కాంగా సంరక్షకుడు కటొచ్‌ రాజ్యా జస్రో 
తారాజు వహరదేవుడు మొదలగు హిందూబానిస కొలువుగాండు కొలువు 
తీరి యుందురు. | 

సూచన: ముస్టింపాత్రధారులు హుక్కా. పీల్చుట వంటి వ్యసనము 
అనుగాని, తురక తెలుగునువయో గించు విధానమునుగాని ప్రయోకలు, 
నటులు తమకుతోచిన రీతిలో (ప్రవేశ పెట్టుకొనగలరు. లేదా ఈ సంభాషణ, 
లను యధథి తధముగ పలికింప వచ్చును.) 


డా॥ ఓ గేటి అచ్యుత రామళా శ్రి 97 


వరూ క్రియరు: సుబేదారుతారాః ఆబై రాగియొక్క- ఆగడములు రో జురోజుకు 
పెచ్చుపెరిగి మనకొక పెద్ద బెడదగా పరిణమించినవి. ఆస 
లాతడు, సర్‌ హింద్‌ రాజ్యమును, అపరినర [ప్రాంతములను ఆక 
మించుకొని ముఖలిస్‌ పర్వత సానువులలో దు ర్భేద్యమ గు లోహా 
గఢను నిర్మించుకొని శివాజీ వలె హిందూరాజ్య నిర్మాణమునకు 
గట్టి పునాదులు వేసినాడన్న విషయముకు తలచుకొన్నంతనే 
గుండెలు గుభేలుమనుదున్న వి. జౌరంగజేబు తరువాత వరుసగా 
వారసులై న బహదుర్షాగాని: జహంఠదర్‌షా గాని యూ హిందువృల 
దాడిని సామర్థ్యముతో నెదుర్కొనక పోవుటవల్టనే యిప్పుడు 
మనకు ఇంతటి దుస్థితి దాపురించినడి. మనకు (పక్కలోబల్సెమై 
పోయిన ఆ కాఫిర్‌ బైరాగిని యెట్రయినను బంధించి తెచ్చి 
హతమార్చుట తప్ప గత్యంతర ము కాన్సింపదు. అందుకు తగిన, 
దమ్ములు, చాకచక్యముగల ధీరులెవ్వరో ముందుకు రావలసి 
నదిగా ఆజ్ఞాపించు చున్నాను. 


మహమ్మద్‌: _పభూఃఅతనిని బంధించు [పయత్నముకు గడచిన కొన్ని 
నెలలుగా ఎప్పటికప్పుడు త్మీవముగ జరుగుచునే యున్నవి. కాని. 
యాతడు చిక్కుట లేదు.మన సైన్యాధిపతి రుస్తుందిల్‌ ఖాన్‌ ఈసారి 
యెట్లయినను సజీవముగగాని నిర్దీవముగగాని బంధించి తెచ్చెద 
నని |వతిన బూని విశ్వ(పయత్నము చేయుచున్నాడు. ఆ శుభ 
వార్తను మీకెజి గించు సమయ మాసన్నమైనదని భావించు. 
చున్నాను, 
ఫరూక్టియరు!. ఇంతటి దిట్టలెన మీ వంటి సర్దారులుండి కూడ ఇంత 
వరకు ఆ మిడతంబొట్టును చిక్కించుకొనలేకపోవృుట నాకాశ్చ 
ర్యముగనున్నది. అందుకు కారణమేమో చెప్పగలరా? 


98 బం దాబై రాగి=నాటిక 


అబ్వల్‌ ; * ఆతడు గడచిన కొంత కాలముగ మెదానములకు వచ్చి 
యుడ్డములు చేయుట మాని ఆక్రమంచుకొన్న భూభాగములను 
కట్టుదిట్టము చేసికొనుటలో నిమగ్నిమె యున్నాడు. లోవాగఢకు 
చట్టూకానున్న సర్‌హింద్‌ మొదలై న పట్టములకు పంచప్యారా 
పరిషతులో సభ్యులై న బాజ్‌ సీంహు మొదలై న వారిని పాలకు 
లుగ నియమించి రాజ్యమును చ చక్కని చ| క్రవ్యూహముగ రూపొం 
ఏంచినాడు. వంకర టింకరగనున్న ఆ కొండ గుట్టులను దాటు 
కొని పోయి దుర్భేద్యమైన ఆలోహగఢను ముట్టడించి యాతనిని 
బంధించుట చేత గానిపని, 


జకరయాఖాన్‌: కొండ గుట్టలమాట నటుండనిచ్చి అసలు మనము మైదాన 
ములందు గల (గామములలో నె సెతము _పవేశింపజాలము. ఆతడు 
[గామీణులను ఆకట్టుకొనుటకు ఎన్నియో పన్నుగడలు పన్ని 
నాడు, ఆయాబచో ట్ల క జమీందారులక డ, జాగర్జారులకడ వెట్టిచాకిరీ 
చేయుచు భానిసత్వములో |మగ్గుచున్న రై తులను, ఇతర జాన 
పదులను[పోత్సహించి, తిరుగుబాటు చేయించి జమీందారీ పద్ధతిని 
రద్దుచేసినాడు. సామాన్య పజలను తనవై పునకు (తిప్పుకొనిసంఘ 
టిత పజచి |పజా సైన్యమును ఏర్పాటుచేసి కొనినాడు, మనము 
ఆ|గామములలో కాలు పెట్టినదే తడవు వారు మనలను కాటుచేయ 
గలరు. 


కటౌచ్‌ రాజా ; |పభూః పురుషులేగా దు: స్త్రీలు సైతము రంగములో 
దిగుటకు సిద్ధముగా నున్నారు. వీవీ ఆనూప్‌కౌర్‌ అను శిక్కు 
యువతి శ్రీ "సరుగోవింద సింహుల యింటిలో పనిచేయు చుండె 
డిది.ఆమెనుమాలేరుకోట సర్ధార్‌ షేక్‌ మహమ్మద్‌ భాన్‌ బంధించెను. 


డాః ఓ గేటి అచ్యుత రామళొన్త్రి 99 


ఆమె తన మానసంరక్షణ కొరకు ఆత్మహత్య _ గావించుకొనెను. 
శిక్కు సం్యపదాయము ననుసరించి ఆమెను దహనము చేయుటకు 
బదులు మనవారు పూడ్చ పెట్టిరి. పిమ్మట నాబై_రాగి ఆమెయొక్క_ 
ఆఅఆవశీషములను వెలికితీయించి దహనసంస్కా-ర ముల చేయించి 
నాడు. ఇది హిందూన్త్రీలను సంఘటితము చేసినది. ఆ బైరాగి 
యన్న వారికి |[పత్యవ్షదై వమే: 

హరదేవు : ఆతనికి ఇద్దరు భార్యలు, పెద్దభార్య ఛంబారాజు ఉదయ 
సింహుని కుమారై. ఆమె యందు వానికి ఇద్దరు కొకుకులు 
కలిగిరి. వారు కవల పిల్లలు. అజయసింహ్‌, ఆమరసింహ్‌ ఆను 
వారు. ఆమధ్య వారి జన్మ దినోత్సవ వేడుకలు మహావె భవముగ 
జరిగినవి. అందులో హీందూకుబుఎబముల వారందరు ఎంతో 
ఉత్సాహముతో పాల్ల్గొనిరి, స్త్రీల ఆనందమునకు మేజలేదు. ఈ 
విధముగ నాతడు చిక్కిన (పతిచిన్న యవకాశమును జాజవిడువ 
కుండ నలుగురుని ఆకట్టుకొని సంఘటిత పజఅచి తనళ కిని 
'పెంచుకొను చున్నాడు. 


మవామ్మదీ:. మంత తంత విద్యలను[పయోగించుటలో నాజీతేరివవాడు, 
అబ్బుల్‌ :. అందువలనమన ఆయుధములు ఆతనిని చెనకలేక పోవుచున్న వి. 
జకర యా:-చిక్కినట్రే చిక్కి చటుక్కున మాయమై సోవుచుండును! 


కటొచ్‌రాజా:ఓక వేళ పట్టుకొని కట్టివేసినను ఆ'తాళ్ళు, గొలుసులు వాటం 
తట యవే పుటుక్కున తెగిపోవును , 


హరదేవు;ఆతడు ఉప్పున నూదినంతనే నోటినుండి పొగలు సెగలు చిమ్మి 
రవ్వలు లేచి నిప్పులు _గక్కుచుండును; 


30 


బం దాబైరాగి. నాటీ 


కటౌచ్‌రాజా. అందులో మన వారు మలమలమాడిపోవుచున్నా రు, 


ఫరూ క్రియరు: (బిగ్గజగ గర్జించి కంపించుచు ) ఆ వాగుడు ఇకచాలించి 


తెజలో 


"నోరు మూసీకొనుట మంచిది, మీ ఒక్కాకగామాటకు ఒకొక్క. 
ఆంచెగ నాకు ర క్తపుపోటు హెచ్చి తెర్టుచుక్నది! ఆత నిని పట్టు 
కొనుటకు నుపాయము నాలోచింపవలసినది పోయి ఏవేవో 
పుక్కిటి పురాణములు చెప్పుచున్నారు. అవన్నీ మన సెనికులను 
భయభీతులను చేయుటకు ఆ హిందూ కాఫిర్లు లేపుచున్న వట్టిపుకా 
రులు. మీరు కూడనమ్ముట ఆశ్చర్యముగనున్నది: మన సెనికులు 
ధైర్యము చేసి దండు వెడలి ముట్టడించినచో ఆబండారమంత యు 
నిటేబయట పడగలదు ! లెండు, ఎట్టయినను అబడుగు బై రాగిని 
బంధించి తెండు... -(విసురుగాలేచి కొలువుచాలించి వెళ్ళబోవును. 
తక్కినవారందరూ కూడ ఆతనితోపాటే లేచిసి లుచుందురు. ) 


కప్రభూ।ః బందా బై రాగిని బంధించుటకు నియమింపబడిన మన 

సెన్యాధిపతులు 'రుసుందిల్‌ వ ఖాన్‌ గారి వద్దనుండి వచ్చిన 
వారొహరుడొకరు తమ దర్శనమున కె ద్యారముకడ వేచి 
యున్నాడు. 


వరూక్రియరు: (ఆగి, అంతిలోనే చల్లబడి, ఉత్సాహముతో) సర్జారులారాః 


ఆ వాలక మునుబట్టి ఆ బై రాగి బంధింపబడన'ే యనిపించుచు 
న్నదిసుమాః ' 


అందరు: అందుకు సం దేవామా : (ప్రభూ; ఆ మిడతంబొట్లు చిక్కి-నాడ నుట 


ఖాయము (కందరు. మరల కూర్చుందురు) . 


ఫడు క్షియరు:(ఉత్సాహముగ)ఎవడురా! అక్కడ వెంటనే (పవేశళ పెట్టుము, 


డా॥ ఓ శేటి అచ్యుత ఠామళా స్త్రీ 91] 


వార్తావారుడు : (భయం భయముగ (వవేశించి తొటువడుచు) |వభూ: 


అందరు:(చప్పట్టుచర చుచు)జానౌను, బంధింపబడినాడు, చాలసంతోషము! 
శభాష్‌ రుస్తుంఖాన్‌ జీ శెభాష్‌! నీ (పతిజ్ఞ నిలబెట్టుకొంటివి. 


ఫరూక్షియరు: మహమ్మదు మహాశయా: ఇంతటి శుభవార్ర తెచ్చిన యీ 
వారాహరుని గుజ్జ్దము పెనూరేగించి వంద వరహాల నిచ్చి వంపించ 
వలసినదని కోశాధ్యకులకు కబురు చేయడు. 


వారాహరుడు: అయా ఆతడు,... 


ఫరూక్షి యరు' జానాను, సజీవముగ బంధింపబడినాడనియే గదా నీవు 
చెప్పునది! చాల సంతోషము. (చప్పట్లు చఆచును) 


వారాహరుడు : కాదు; వభూ। 


మవామ్మద్‌ : కానిచో నిర్దీవముగ బంధింపబడినాడన్నమాట ! మటింత్ర 
మహవానందము (మరల చప్పట్లు). 


వారాహరుడు : అదికాదు; |పభూ 

మహమ్మద్‌ * ఏదికాదు; సీబొంద : వెంటనే వెళ్ళి ఆ బెరాగిని చూచుటకు 
(దేభువులు తహతహ పడుచున్నారనియు వెంటనే తీసుకొని 
రావలసినదనియు పాదుషావారి యాజ్ఞగా దిల్‌ ఖానుతో చెప్పుము 
పొమ్ము । 

వారాహరుడు : (నె త్రినోరు లబలబకొట్టుకొనుచు బిగఅగా) (ప్రభూ! 
నా మొరఆలకింపుడు. ఆ బైరాగి తప్పించుకొని పారిపోయి నాడు, 


99 బందాబైరాగి= నొటిక్ర' 


అందరు : (అందరు ఒకరి ముఖములొకరు చూచుచు గుండెలు బాదు 
కొనుచు) తప్పించుకొని పారిసోయినాడా ! 


ఫరూక్షి యరు : ((క్రోధముతో కంపించుచు) ఎవడురా అక్కడ, వీడిని 
“ తీసికొనిపోయి గాడిద పై నూరేగించి వాలము నగుచ్చుడు. 


వారాహరుడు : (భయభీకుదై ) (ప్రభూ: మీ బానిసను. నాకేమియు తెలి 
యదు. జరిగిన విషయము చెప్పనిచ్చి నన్నన్నుగ హించి విడిచి 
పెట్టుడు. 


అందరు : ఒకరిముఖము లొకరు చూచుచు, వారాహరుని, పాదుషాను 
మార్చిమార్చి చూచుచుందురు). 


మహమ్మద్‌ ; (పభూ ! మనము (భమలోబడి పట్టరాని ఉత్సాహములో 
పట్టించుకొనలేదు. అసలేమి జరిగినదో తెలిసికొనుట మంచిది 
గోదా! 


ఫరూక్తియరు ; (కొంచెము తమాయించుకొని, వెధవముఖము పెటు 
“కాన్ని సరే, జరిగిన వృతాంతమును వివరింపుము, 


వారాహరుడు ; చిత్రగింపుడు. మన సెన్యాధిపతి దిల్‌ ఖాన్‌ పెద్ద సైన్య 
ముతో హఠాత్తుగ లోహగడను ముట్టడించెను. ఇటీవలి కాలమున 
యద్ధములులేక పోవుటవలన ఆ బై రాగియు, ఆతని సెనికులును 
పూ గా నేమతి యుండిరీ. అకస్మాత్తుగ జరిగిన మిన ముట్టడి 
వలన దిమ్మతిరిగిన, వారు తికమకబడుచు హాహాకారములతో 
నిటునటు పరుగెత్తుచుండిరి. ఆ బైరాగి అనుచరులలో గులాబ్‌ 
సింగు అనునాతడు అచ్చు ఆ బైరాగి పోలికలతో నుండును, 
ఆతడు ఆ బైరాగి దుస్తులను తాను ధరించి మన సైనికుల 


డా! ఓగేటి అచ్యుత తామళాన్త్ర 83 


నెదుర్కొనెను. తనవ్యూవాము [పకారము స్త్రి బె రాగి సకుటుంజ 
ముగ కొంత సెన్యముతో' నవోన్‌ పర్వత, (ప్రాంతములకు 


వరూక్షియరు: (ఆసవానముగ్యా బేతులు,తిప్పుచు) ఆమాట చెవ్వటకు నీకు 
సిగ లేకపోయినను వినుటకు నాకై నను సిగులేదనుకొనుచున్నావా? 
మణి, అనకిలీ బైరాగి సంగతి....,...? 


జొ రాహరుడు: ఆ నకిలీ బై రాగి గులాబ్‌ సింగు మ్యాతమ్మ దొడికెను,.. 
ఇది మన సైన్యాధిపతి రుస్తుండిల్‌ ఖాన్‌ గారు వంపిన సందేశము . 
సెలవు (భయం భయముగ నిష్కమించున్యు, 


థరూక్షియరుః (విసురుగా లేచి, కోవముతో చిందులు [తొక్కుచు అందరు 
భయపడుచుండ) ఆ నకిలీ బైరాగిని చ్మితపధ చేయించుడు ఆ 
విధముగనైనను ముందు నాకు కాఠత్యాలికమగు నూరట 
కలిగింపుడు....ఎన్ని కష్టనష్టములః వచ్చివడినను సాధ్యమైనంత 
త్వరలో ఆ కొఫిరును, ఆయసలు బై రాగిని పట్టీఐబంధించి తెచ్చినా 
యెదుట చ్మితహిలసలు పెట్టి వాతమార్చవల యును. లేనిచో 
మీయందటకు : శిశచ్చేదము తప్పదు, (ఆవేశముగా నిష 
మించును. 


(అరిద రు నిష్క-మింతురు) 


86 బరిదాబై రాగీ.నౌటీక 


ఈ దీనస్టితిని చూచి నేనోర్వజాలను. నాయకుడు సరియైనవాడు 
కొనప్పుడు సా 


కవాక్షసీంహొడు ; (వినోదసింహొనితో ) ఇట్టి పుల్లవిరుపు మూటలతో నిట్లు 
ఘర్షణ పడుటక్రంటె ఏదై నను నొక  ఉపాయమాలోచిందుట 
మంచిది. ఇంతకూ నీవేటు చేయదలచితివో చెప్పుము, 


వినోదగీంహుడు : నేనెట్టయినను శతువుల కనుగప్పి యీదిగృంధము 
నుండి తప్పించుకొని బయలు దొక్కుటకు (పయత్నింతును. 
బయట ఆఘ మేఘముల మీద [కొత్త సెన్యమును సమకూర్చు 
కొని వచ్చి, వెనక్రపాటున ఈ దిగ్బంధమును ఛేదించ్చి శ|తు 
వను మట్టుబెట్టి మిమ్ములను కాపాడుకొనుటకు (పయత్నింతును. 
'ఆపైన భగవదిచ్చ! 

కవోన్‌ సింహుడు ; చాలా గొవ్ప యాలోచన | వెంటనే పోయిరమ్ము. 

వినోదసి వుడు ; (ఐబందోకు నమస్కరి౭చి) (పభూ? 'పోయివచ్చెదను* 
కొంత ఆవేశవకి మాటలాడినందులకు మన్నింపగలరు. 

బఠిడా: .(వినోదసింహుని కౌగలించుకొని) దేశభక్తుడు కార్యశూరుడు 
నైన సైవికన కట్టి యావేశమొక గొప్పయలంకారము! అదృష్ట 
మున్నచో తిరిగి త్వరలోనే క లిసికొందముగాక | పోయిరమ్ము:! 

వినోదసింహుడు; (క తువుల కనుగప్పి దూసుకొనిపోవుచుండుకే.) 

ఒక "మొగల్‌ "సైనికుడు; ఎవరది? 

కోడి నంవచకు; (ఆగ్ని వెనుదిగ్రగి, నిబ్బరోముగ) 'నేనే, 

మెగల్‌ సైనికుడు: (గద్దించుచు) నేనన్నచో నెవరివి? 





డా ఓగేటీ ఆచ్యుత రామళాన్త్రీ 87 
వినోదసింహొడు? (త త్రరపడుచు) అబ్బ: నేనేనయ్యా! మి తుడను. 
(అనుచు ఉలుకు లంకించుకొని మాయ మెపోవ్రను.) 


మొగల్‌ సెనికుడు; అడుగో, శతువు పారిపోవుచున్నాడు. బహుశా ఐందా 
బెరాగి కావలెను. లెండు లెండు (అని యజచును, కావలా 
దొరులు నిదలేచి హడావిడి చేయుదురు. కొంత సద్దుమణిగిన 
పిమ్మట) 


అబ్దుల్‌ సమద్‌ ఖాన్‌: | సైన్యాధిపతి (వవేించి) ఇక లాభము లేదు 
తాత్సారము చేసినచో మనతలలు తెగిసడుట ఖాయము. ఇంతటితో 
సీదిగ్భంధమును చాలించి:తెగించి శ తువుల స్థావరమున జొరబడి 
సామాన్య సెనికులను హతాహతమొనర్చి ఆ బందాబై రాగిని, 
ఆతని[ముఖ్యులై న ఆనుచరులను మా|తము బందీచేసి తొలుత 
లాహోరు పట్టణమునకు, పిమ్మట ఢిల్రీ నగరమునకు నూ రేగింపు 
గా తీసుకొనిపోయి పాదిషాకు ఆప్పగింతముగాక'! 
(ని[|ష్య్కమీంచున్ను) 


(అందరూ నిష్మ్క-మింతురు ) 


సపమ రంగము 


కొలము,[ కీ.శ, 1716 
సమయం_తెల్లవారుజామన నాల్గుగంటలు 


స్థానము 
ఢిల్టీలో కుతబ్‌మీనార్‌ సమీవము 


(ఫరూక్షియరు, అబ్దుల్‌ సమద్‌ ఖాన్‌, మవామ్మద్‌ వామీద్‌ఖాన్‌ 
మొదలై న సర్దారులు కొలువుతీరియందుడ. ఓక్ర ముస్తిం నెనికుడ 
గొలుసులతో న బందాను తీసికొనివచ్చి వరూక్షీయరు సముఖ 
మున నిలబెట్టును. ఆదిబందా మరణదేవతకు బలియగు దురు హూ రము, 
ఆతడు నిర్వికారుడై ; (పళాంఠ రమణీయమూ ర్తియె పాదుషాను చూసియ 
చూడనట్టు నిబ్బరముగ నిలబడియుండును.) - 


ఫరూక్షియరు ; మహ్మద్‌ వామీద్‌ఖాన్‌ మహాశయా | ఇక తతంగమును 
నడిపీంప వలసినదిగా కోరుచున్నా ను 


హమీద్‌ : బందా బహదూర్‌ | నీవ యిస్తామును స్వీక్రరింవవలెనని 
పాదుషా నొర్రి యాజ్ఞ | 


అందా ; నా పాణములు పోయిననుసర్తే అది మా(తము జరుగుటక్రల్ల, 


హమీద్‌ : అట్లయిన నీ పాణములు పోవుట ఖాయము, అయితే యెట్లయి 
నను నీ యమూళ్యములై న |పాణజములను కాపాడుకొనవలనని 
పావము పానుషా వారి తవా తవా, కాని |పాఖములు విడీచిప పెట్ట 
వలెనని నీ కోరిక, ఎంత రి తము | 


డొో॥ ఓగేటి ఆద్యుత రామళాన్త్రి 89 


బందా ; మీ జొదార్యమునకు ధన్యవాదములు . 


వామీడు ; ఒక్క [వేటుతో నిన్ను తెగ నజుకుట యొక పద్ధతి. రోజు 
కొక విధముగ చిత హింసలు పెట్టి యింతలింతలుగ నటికీ 
పోగులు పెట్టుట మణియొక్ర వద్ధతి. ఈ రెండవది పాదుషా వారికి 
మిక్కిలి యిష్టమైన పద్దతి, సీ కేది యిష్ట మో సెలవివ్యగలవా ! 


బందా : మీఠుపెట్టు హింసలన్నియు పాంచభౌతిక దేహతునకే గాని 
ఆత్మను చెనక జాలనవ్ఫ. ఆత్మ తెగదు కాలదు, త్రడువదు, 
నశ్రింవదు. అది శాశ్వతమైనది. ఇంతకు మించి నేనేమి చెప్ప 
గలను? 

హమీడు ; దేవాము, ఆత్మ వాటి తారతమ్యము..ఈ గొడవలు మాకు 
తెలియవు. మాకు తెలిసినది, . చేయవలసీనది ఒక్కటే, ఆది 
వీలైనచో నీక యిస్టామును యిప్పించుట, కానిచో సీ దేహమును 
తొలగించుట. మీ శీఖ్లు లక్క గుండె ధైర్యమెక్కు.వ. మరజ్వమును 
నిబ్బర ముగ నాహ్వానింతు రు। 

సమద్‌ఖాన్‌ ; (బందావై పు [కూరముగా చూచుచు ఆతనిని భయపెట్టు 
టకు) శిజ్ఞు వీశ్రలలో తొలిఐలి ఆర్జున్‌ దేవ్‌ వధ. ఎజ్జగాకాల్చిన 
యినుప రేకులపై కూర్చుండ బెట్టి నిప్పుకణికలవలె మండుచున్న 
యిసుక మీద [కమ్మ రించి గిలగిలకొట్టుకొనునట్లు చేసి ... 


హమీదు ; మలిబలి తేజబవాదూర్‌ది. ఓక (వేటుతో తల కెళ్ళి నెతురు 
ఎగజిమ్ముచుడ.... 


సమద్‌ ; ఆ పిమ్మట: సీ గురువు గోవిందసింహుని కొడుకుల జీవసమాధి. 
as యెగదట్టి ఊక్కరిదిక్కి రి. యగుచు గోడలలో (మగ్గు 
CB eee 


46 


బరిదౌ బె రాగి..నౌటిీక 


వామీదు ; పిమ్మట సాక్షాత్తు గోవిందసింహుని హొత్య .... 


సమద్‌; (బందావై పు చూచి వికటముగ) ఇప్పుడు బందా బహద్దరువారి 


చిత వధ | 


ఫరూక్షియరు; అయితే ఈతనిపని బట్టుబకుముందు మరొక రివని బట్టవలని 


యన్నది: 


ఆందరు; (ఉత్కంఠతో) ఎవరికి పభూ. 


ఫరూక్షియరు; ( ఒక్కొక్క మాట (కూరముగా వత్రివత్తి) ఈతడీ... 


ఆయిదేండ్త కొడుకు ....అజయసీంగు వధ (అని విక టాట్టవోసము 
చేయును). 


ఏ (ఒక్కుమ్మడి విచలితుడై తనలో) ఈకిఠాతకులు ఎంతటి పాప 


కృత్యమునకు ఒడిగట్టుచున్నారు. ఐదేండ్ల వసిబాలుని వధించుట 
యాః నాయిద్దరి కొడుకులలో నొకడు, ఆఇమరసింవూడు ఇటీవలనే 
అనారోగ్యమునకు గురియె మరణించినట్టు తెలిస్‌నది. ఈమిగిలిన 
పంకాంకురమును గూడ వీరుపొట్టన బెట్టుకొను చున్నారు ః 
(దుఃఖమును తమాయించుకొని ఏదో జ్జ పికి వచ్చినట్లు ఆలిన 
యించి) ఆనాడు ఆబాలుడు ““ఎట్టయినను ఆతనికి యీలేడికూనల 
ఉసురు తగలక పోవునాయేమి” అని పలికిక మాటలను నను 

శపించుచున్నట్టు భావించితిని. ఆది యిప్పుడు నిజమగుచున్నది 
కాబోలు ! జొగాక. విధిరిఖీత మును ఎవ్వరు తప్పించగలరు | 
కానున్నది కాళ మానదు; ఆమాయకుడున్తు పసివాడును ఆయిన 
నా కుమారుడు సైతము నాతోపాటు....శాడు....నాకన్న మున్ను 
గంనాక్‌ న్నుల యెదుట 'రాష్ట్రాయ ఇదంనమమ' అన్నట్లు తన 


డా॥ ఓగేటి ఆచ్యుత రామళాన్త్రి 41 


దేహపొత మొనర్చుట నాకు మహాగర్యకారణము. ఆటీ నమువాదొ 
నందముతో నేను పరమపద్మపాపిని యనుభవింతును గాక ; 


ఫరూక్షియరు ; (మార్చి మార్చి అటు జండాను ఇటుసర్జారులను చూచుచు 
తన దురూహకు తానే ముంసిపోవుచు, ఉబలాబముగ, మెల్లగా 
సమద్‌ ఖానుతో) ఈ దెబ్బతో సీతడు దిగివచ్చుట కాయము. తన 
కొడుకును దక్కించుకొనుట కైనను ఈతడు ఇస్టామును స్వీకర్రిం 
పక్ర తప్పదు. అట్రయిన నిద్దర (దితికి పోగలరు. మనపంతము 
నెగ్గినట్టగును. ఆతని ముఖకవళికలు గమనింవృము, మార్పు 
కొట్టవచ్చినట్లు కాన్పించుచున్నడి ్న 


సమద్‌ ; జొన్సు _పభూ ; మీరు సెలవిచ్చినది నిజము. ఎన్నిబింకముల 
నైనను పోవచ్చును గాని కొడుకును చంపుకొనుటకు ... ఆడి 
యట్టుండ నిండు. ఒక్రవేళ నీతడు ఇస్తామును పుచ్చుకొనుట క్రంగీక 
రించినాడను కొందము గాక, అప్పుడు వీరిని విడిచిపెట్టుట భాయ 
మేనా? ప్రభూ? 


ఫరూక్షియరు ; అది యిప్పుడే నిర్జారించి చెప్పుఓకదరదు. వీరు ఈ రోజు 
యీ గండమును తప్పించుకొనగలరు. తుదినిర్ణయము పిమ్మట 
జరుగును. 


సమద్‌ ; (తనలో) పాదుషాది యెంతటి (దోహబుర్ధి. ఒకసారి ఓక 
౭ ప్పందమునకు వచ్చిన పిమ్మట ఎవరికిగాని డానికి కట్టుబడి 
యుండట ధర్మము. కానిచో (పపంచమున విశ్యాసము నశించును 
గదా? ఇంతకు, న్నాథమగాని,,,మహానుభావడగు యీ బందా 
సింగు మరణభయముతో స్వధర్మమునువీడి పరధర్మమును స్వీక 


42 బందా బ్రైళా గి. నాటిక 


రించుననుట కల్ల = (_పకాశముగ) బాగున్నది (నభూ; 
బాగున్నది! 


వరూక్షియరు ; ఎవడురా; అకాడ. వెంటనే యీతని కొడుకును తీసికొని 
రండు, 


&ఓర్ర సెనికుడు - (కొద్దిసేపటి తరువాత) (పభూ; ఇడుగో బందాసిం 
హుని కొడుకు అజయసీఅగు (బందా యెదుబ చళతికిలబడ వేయు ను, 
ఆ వసీవాడు సర్వ్యమునెతిగిన శిశుయోగివలె నిబ్బరముగ 
కూర్చుండి తంగడికి కూడ క ర్రవ్యము నుపదేశించుచున్నాడో 
యన్నట్టు నిరిక్షించుచుండును.) 


ఫరూక్షియరు ; బహదూర్‌ మహాశయా: యిప్పటికె నను యిస్తామును 
పుచ్చుకొందువో- లేదో చెప్పుము. 


బందా * (వైరాగ్యముగ నవ్వి) ఆది యెప్పటిక్తైననూ జరగని పని, 


ఫరూక్షియరు ; ఆట్టయిన నీ కొడుకు చచ్చుట క్రచ్చితము. ఎవడురా, 
ఆక్షడ ! ఈ పిల్లవానిని ఒక్క[వేటుతో తెగవేయుడు....ఆ ; 
వలదు, వలదు, తం|డిచేతనే చంపించెదము గాక ; బిందాసీంగ్‌; 
ఆత్మకు వాశనము లేదనియు, నశించునది దేహముమాతమే 
యనియు ఏదో వేదాంతమును వల్లెవేసితివి గదూ ; మర్రి దేహ 
మును తొలగించినంతమా(తమున వచ్చునష్టమేముండును గనుక? 
ఇదిగో నీ కొడుకును చంపేవేయము; 


బఠదా ; ఈత్రడి జీవి అచుహక్స్య,_ను తొలగించుటకు నేనెవరిని? ఆది నాచేత 


కొని పని. 


డా॥ ఓగేటి అచ్యుత రామళాన్ర్రీ 48 


ఫరూక్షియరు ; (కూరిరముగ ఎవడురా ; ఆక్కడ ; ఈ బాలుని యాన 
లకు తీసికొనిపోయి యీతడికినిమూకును కనబడునట్లు ముక్కాలు 
ముక్కలుగా నటికి గుండెమాంనమును తెచ్చి యీ కాథిరుచేత 
తీనిపించుడు. 


తలారి ; (పిల్లవానిని తెజిలోనికి తీసికొనిపోవును. పీల్చ వాడు 
హిందూధర్మకీజై ; అని నినదిందిన చప్పుడు, నణికినవ్పుడు 
ధ్వనించు సవ్వడి విసిపించును, బిందాసీంహొూడు  ఆదిచూవి 
విచలితుడై విప్వాలకంఠస్వర ముతో వెరాగ్యమును సూచించును. 
ఫరూక్షియరు ఇతర సర్హారులు వినోదమును నటింతురు 


తలారి; (|పవేశించి, అందరూ వినోదము నటించుచుండ మాంసవుముద్దను 
బలవంతముగా జందొ నోటిలో కూరున్ను. 


బందా; (మతింత నిశృాలముగ నిలబడియు ఠడున్యు. 


ఫరూక్షియర: బందాసింగ్‌! ఆఖరిసారిగా నడు గుచున్నాను, ఇప్పటికై నను 
యిస్లాము ను స్వీకరింతువా లేదా? 

బందా; (మటింత సిశ్చలముగ) నాఅంతిమయ్యాతా సమయమునే నా 
ధర్మమే నాకు పాథేయము. ఇడి నా ఆఖరిమాట, . 

భఫరూక్షియరు; _కోధముతో) ఎవడరా। ఆక్కడ, ఈతనిని తీసుకొని 
పోయి చి(్రహీంసలు పెట్టి వధించుడు, ఒక్ట్షోటి తరువాత నొక టిగ 
ముందు కన్నుగుడ్రను పెతటికివేయుడు. పిమ్మట కాలుసేతులు 
నటికివేయడు ఎట్జగ కాల్చిన వృళ్చికాకారపు వటకాకతులతో 
గుచ్చి ముద్దలు ముద్దలుగ మాంసమును తోగివేయుడు, చివరికి 
క శేబరమును ఆతని యనుచతులప్పగి కంపుడు, ఇది మా యాడ్‌, 
(అను చరులతో నిష్కమించును) 


44 బం౦ద్రొ ఎరా గిఎనౌట్రిక్ర 


బందా ; శిజ్టుధర్య కీ జై, హిందూధర్మ కీజై | భారత్‌ మాతాకీజై | (అని 


నినదించుచుండ సైనికులు బందాను తెజలోనికి శీసికొని 
పోవుదురు). 


సూత్రధారుడు ప్రవేశించి 


రసహృదయులై న సామాజిక మహోదయులారా, ఇప్పటీవజకు 
మీడ్త *డి సంస్కృత థియేటరు పైదరావాడ' అను నంస్కృృత నాటక 
[ప్రయోగ సంస్థకు సంబంధిచిన నటులచేశ్ర (పదర్శింబశిన, రాష్ట కవి డో, 
ఓగేటి ఆచ్యుకరామళాస్త్రిగారు ళచించిన “బందా బైరాగి అను చార్మితక 
నాటక్రమును ఎంతో ఆసక్తితో శన్మయురై తిలకీంచుట మాకు మవాదా 
నంద కరముగనున్నదిి మీకు మా హృదయపూర్వక ధన్య జాదములు, 
“త్యాగేనై కేన అమృలత్య మానసుః' అన్న ఉపనిషత్సూ క్రి మన 
సంన్క్య్భృతికి (పొజ్లసూ త్రము, అట్టి త్యాగమునక వఠమోదాహరణము 
బరిదొ జై రాగి జీవితము. ఆత్రనీవంటి వవావీఠపురుషుల జీవితములు 
మనకుదాగ్రిదీపములై వెలుగొండుగాక. అని మంగళాశాసనము చేయ 
చున్నాను స్య సీ ప్రజాభ్యః....లో'కాస్సమసాస్సుభి నోభ వంతు,! 


దిందాటై కాగి నొటకము సమా ప్రము. 


డొ॥ ఓగేటి అచ్యుత రామశళా నీ 45 


సూచన 


సూతధారుడు నాటకమున పథమ థంగము నుండియు 
అన్ని రంగము లందును తొలుత పవేశించి ఆయా రంగముల [పాఠం 
భము నందు చెప్పబడిన స్థల, కొల, సమయ, కథాంశముల నిర్దేశము 
లను సామజికులకు వివరించి న్మిష్య-మించిన పిమ్మట రతిగ (వదర్శ 
నమును |[పాఠంభింప వలయును. దానికి తగినట్టు ర౦గ్గా౨౦క్రరణము 
లను సమకూర్చు కొనవలెను, (పథమరంగ |ప్రారంభమున సూత 
ధారుని పాత య్మో కింది విధముగ నుండును :_ 


(పథమరంగము 
సూత ధారుడు [పవేశించి 


సహృదయులెన సామాజిక మహోదయులారా |) ఈ రోజు 
కడి సంస్కృత ధియేటరు, హైదరాబాద్‌ "అను సంస్క్టూత నాటక [ప్రయోగ 
సంస్థకు సంబంధించిన నటిశకటులచేత [పదర్రింపఐడ బోవుచున్న 
'బ౭దాబై రాగి" అను చారి[తక్ర నాటకమును తిలకించుటకు విచ్చేసిన 
మీయ.దరి కీ నమస్సుమాంజలి సమర్చించుచు స్వాగతమును వలుక్షు 
చున్నాను. 


ఈ నాటక్రమును రచించిన క్రోవి సంన్మత నాటక్ర' 
[పయోగోద్ధారక, నటరాజనందన,  అశ్చర్యకుళలవ క్ష, మహో 
పాధ్యాయ, భాగ్యనగర భారతి, రాష్ట్ర 9క్ర వి ఇత్యాది బిగుద విభా జమాను 
లైన డాక్టర్‌ ఓీగేటి అచ్యుతరా మళాన్త్రి గారు, పీధ్ర సంస్కృృతాంధాంగ్ల 
హిందీ భాషా (పవీణులు, ఈనాల్లు భాషలలోను బహు. గంథక్ర రలు. 
మహావ కలు. ఒకవై పున “సంస్క్ట్యూళ థియేటరు' అను సంస్థకు సంసా 


46 బందా బైరాగినాటిక 


వక్ర, వ్యవస్థాపక ఆధ్యతులి సంస్కృత నాటక్ర _పదర్శనఅ ద్వారాను, 
మరొక్రవె పున ‘సంస్కృత భారతీ ఆను వృతికకు సంస్థాపక 
వ్యవస్థాపక సంపాదకలై _సంస్కృతప।త్రకారితారంగము ద్వారాను 
ఇంకొకవె పున “స్నే వాబంధనమ్‌' “బందాబె ర్రాగి' మొదలైన 
సంస్కృత నాటకకావ్యములను రచించుట ద్వారాను, ఆం|ధ|పదేశ మున 
సంస్క్ట్భాత భాషా వ్యా పికి ఆనితరసాధ్య మెన కృషిచేనీ, చేయుచున్న 
విశిష్టవ్య క్రి. అట్టి వీరు ఈ “ఐందాబై రాగి! చార్రితక  నాటకమును 
సంస్క్ట్ట్రాతాం ధ భాషలు రెండింటిలోను వెలయించి రంగస్థలమున 
(వదర్శించుటకు మాక (పసాదించుట మహద్భాగ్యము. ఇప్పుడిక్ర-డ 
తెలుగు నాటక్రము (పదక్శింసబడబో వృ చున్నది. ఇందలి [ప్రథమర౭గము 
స్థల కాల సమయ, కధాంళ నిర్తేశములివి. 


కాలము డీ, 1686, సమయము ఉదయం పడిగంటలు, 
స్థానము; కాక్మీరము నందలి పూంచ్‌ జిల్లాలోని రొజౌరి [గామమునకు 
దాపునగల అరణ్యము. ధనుర్భాణములను ధరించి లేడిని వెంబడించుచు 
రాజాలక్ము ణదెవు (పవేశము, వయస్సు ఇరువది సంవత్సరములుండును. 
అడుగో లక్మణదేవు |పవేశించుచున్నాడు. ఇక నేను న్మిష్కమింతును. 


(స్తూతధారుడు నిష గ్రామించును) 


తరువాతి రంగములందు సైతము ఇ సూత్రధారుడు [పవే 
శించి ఆయా రంగముల సల కాల సమయ చారి తకొంశములను మా|త్రము 
నిర్దేశించి నిష్కమించుకుండును, 


క 


రాష్ట్ర్రక్షవి 
డాక్టర్‌ ఓగేటి అచ్యుతరామశాస్త్రిగారి 
ఇ 
ముద్రిత సాహిత్య సంవద 
తెలుగు 


. శంకరా చార్య_కద్యకృతి 1958 
| బందాబై రాగి..చారి త్రిక్రరూ పక్రము, (పథమను[దణ 1959. 


వ్వీతీయము.దజ 1992 


.'హిమకిరీటిని_ఆధ్యాత్మిక్ర జాతీయిగేయ కావ్యము పథమ ము|దణ 


1981, ద్వితీయ ముద్రణ... 1988 


. పాదరాబాదు నగర బిర్హామం దిర వేంక టేశ్యరళత క్రము_పద్యక్రృతి 


-1987 


' లీకాసర సరస్వతీ కేతము_పద్యకృతి_ 1990 
, పైదరాబోదునగర తెలుగు భొషాసాపాత్య వికాసచర్మిత_ క్రీ.శ 


15 10. 1856 మధ్యకాలములో హేదరాబాదు నగరమున 
వికసించిన తెలుగుభాషా సాహిత్యచరి[త_ 1905 

ఓగేటి వ్యాస ప6_అపూర్వములై న వివిధ పరికోధ్యు, విమర్శ 
నాత్మకసాహిత్య వ్యాసముల సంపుటి. 19 86. 


ఎజ్జన ఆరణ్యపర్వ శేషము_ఊ.వి,వి నుండి 1983లో వీహెచ్‌ 8 


పట్టాపొందిన సీద్దాంత। గంథము.. 1980. 


48 


13. 


14. 


15. 


16. 


బందా బై రాగి...నాటి క్ర 


సంస్కృతము 


| స్నే వాబంధనమ్‌_సాంఘి క ఏకాంకరూవకము, 1978 
10. 
11. 
12, 


అచ్యుత గీత. గేయకావ్యము.. 1990. 

పహిందూమతము-గద్యసు సకము..1990. 

స్వామీవివేకానంద కవితావె భవమ. వ్యాఖ్యాన గంథ్రము. వివేకా 
నందుడు |వానీన 26 సంస్కృత క్లోక్రములకు మల్లినాథసూరి 
పద్ధతిలో (వాసీన అపూర్వ తెలుగు వ్యాక్యాన, గ6థము. వారు 
వాసీన 12 ఆంగ్ల కవిత లకు గూడా వ్యాఖ్యానము [వాయబడినది 
~-1983 

సంస్కృతనాటక _ప్రయోగరంగము కీ.శ, 1874..1975 మధ్య 
కాలములో ఆంధ, పదేశ్‌లో _పవర్తి లిన పంద సంవత్సరముల 
సంస్కృత నాటక్ర్ష పయోగరంగచర్రత్ర_ 19/75 


ఇంగ్లీషు 
Lady Of TheLake-ఆ౩3గ్నభాషలో |వానీన కొన్ని తెలుగు 
సరస్క్భత జానపద కథల సంపుటి... 1990 
హిందీ 
భారతీయ చరిత సత్యాన్వేషణ__హిందీనుండి తెలుగునకు ఆనువ 
డింవబడిన కొన్ని వ్యాసముల సంపుటి. 1983 
మహారాజా సర్‌కిషన్‌ |పసాద్‌ బవోదుర్‌_'ళాద్‌' హిందీలోనే | వాసిన 
జీవితచరిశ--1994 


